కుచేలుడు 


రచన ; 
డాక్టర్‌ ఎక్కిరాల కృష్ణమాచార్య 
[పధానసంపాదకుడు : 
డాక్టర్‌ ఎస్‌, బి, రఘునాథాచార్య 





[పచురణ : 
శ్రీ జి. కుమారస్వామి రెడ్డి, ఐ. ఏ. ఎస్‌., 
కార్యనిర్వహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 
1982 


SRINIVASA BALABHARATI - 25 
( Children Series 


KUCELUDU 
by Dr. Ekkirala Krisheeteae 


Chief - Editor : 
Dr. 5. B. Raghunadhacharya 


Copies 10,000 

Price 1-00 

Published by + 

Sri G. Kumaraswami Reddi, 1.4.5 
EXECUTIVE OFFICER, 


Tirumala Tirupati Devasthanams, 
Tirupati. 


Art : CHAYA 


Printed at : 
Tirumaha Tirupati Devasthanams Press, Tirupati. 


ముందుమాట 


ఒకకోట అందంగా కనులకు విందుచేయాలంపే, ముందు 
ఆందులోని పూలమొక్కల్ని చక్కగా పెంచాలి. సమాజం సుంద 
రంగా రూపొందాలం'పే భావిభారత పౌరులై న బాలలు సంస్టారంతో 
పెరగాలి. మనసంస్కృృతి గొప్పదనం వారికి 'తెలియనంతకాలం 
వారెన్ని విద్యలు సాధించినా ప్రయోజనం శూన్యం. “మహా 
పురుషులు, మహాపతివతలు మనజాతికెందుకు గర్వ కారణ మైనారు? 
వారినుంచి మనం ఏ ఆదర్శాన్ని నేర్చుకోవాలి? ” అనే విషయాన్ని 
వారి కథను చెబుతూ మన చిన్నారి బాబులకు, పాపలకు చెప్ప 
గలిగితే వారిక్తి మనమైంతో సంస్కృృతీసంపదనిచ్చిన వార మొతాం, 
అలా సంస్కారంతో పెరిగిన బాలలు, తమ జీవితంలో ఎంతో 
మంచిని పెంచుకొని ఈ సమాజానికి ప్రేమను పంచుతారు. ఉత్తమ 
పొరువై వారి కుటుంబానికేకాక, ఈ దేశానికిగూడ “పేరు (తిష్ట 
లను సంపాదిస్తారు, 


తిరుమల తిరుపతి దేవస్థానం, ఇలాంటీ ఉద్దేశ సంకోనే ఈ 
౪ శ్రీనివాసబాలభారతి” అనే పు స్తకమాలను చిన్నపిల్ల రికోసం 
(పకటిస్తున్నది. దీన్ని “ బాలభారతి * అని పిలిచినా పెద్దవా ళ్‌ కు 
గూడ ఎంకో విజ్ఞానాన్నందిస్తూ ఇది |ప్రతికుటుంబాన్నీ అకర్షి స్తు 


న్నది. చక్కని ఆదర్శం కలిగి, చర్మిత సిద్ధి పొందిన మహా 
పుపమషల, మహాపతివతల కథలు ఇందులో చిన్న చిన్న వాక్యాల్లో 

(a) 
చెప్పడం జరుగుతుంది. ఈ బాలిసాహిత్యాన్ని చిన్నారిపాపట 
బాగా చదివి ఉపయోగించుకుంటార ని అశిసున్నాను, 


ఈ బాలసాహిత్య పణాశికను చక్కగా రూపొందించి, 
మంచి రచనలను తయారుచేయించి, అందటీకీ అందుబాటులో 
ఉండేటట్లు సంపాదించిన డాక్టర్‌ ఎస్‌, బి, రఘునాథాచార్య (కో-ఆర్థీ 
నేటర్‌, పబ్లి శేషన్స్‌, టీ. టి. డి.) గారికి నా అభినందనలు, 
ఈ | ప్రణాళికలో ఎందటో రచయితలు కళాకారులు సహకరి స్తు 
న్నారు; వాటం౦దటీకి నౌ ధన్యవాదాలు, 


సంక్రాంతి ) జి, కుమారస్వామి రెడ్డి, ఐ.ఏ.ఎస్‌, 
14—1—83 కౌర నిర్‌ ఎహణాధికారి, 
తిరమల తిరుపతి దేవ స్థానములు, తిరుపతి, 


స్వాగత౦ || 


(భ్రీనివసదయోద్భూతా బొలానా౦ స్ఫూర్తి దాయినీ |: 
భారతీ జయతాల్లో శే భార తీయగుణోజ్ఞ లా ॥1 


ఖ౦డ ఖ౦డాంతరాల్లో నాగరికత కన్నువి ప్పేనాటిశే సభ్య 
తకు సంస్కారానికి, నై తిక _ ధార్మీకాదర్శాలకు 'పేరుపడ్డది మన 
భరతఖండం. ఈ గడ్డపై పుట్టిన (పతిమానవుడు అధర్మాన్ని ఎదీ 
రిస్తూ, ధర్మాచరణంలో తన జీవితాన్ని పండించుకొని, మాధవాఖి 
ముఖంగా నడచి మహనీయకీ ర్తి నార్జించినవాడే, అలాంటి మహాత్ముల 
సన్నిధి మన సుఖ సంతోషాలకు పెన్నిధి. కనీసం వారి జీవితాదర్శాలు 
మనస్సుల్లో మెదిలి'కే వాటి [పభాపం మనమీద ఎంతో ఉంటుంది. 
నేను భార త్రీయణ్ణి, ' “ఇది తర తరాలనుంచి వస్తున్న నా సం|ప 
దాయం", “ఇదినా కర్తవ్యం” అని (పతి బాలుడు, బాలిక, ఈ 
చేశ సేవకు తనను అంకితం చేసుకుంటారు. 


నిజానికి ఈ దేశంలో ఎందతో మహానుభావులు, మహా 
పురుషులు, మహాపతి వతలు, మహావీరులు పుట్టి, పెరిగి, చక్కని 


సంస్కృ్భృతికి పునాదులు వేశారు. స్వచ్చమైన జీవనవాహినిని మన 
దాకొ [పవహింపలేళారు. - అహా | మనమెంత అదృష్టవంతులం 
మన వెనుక ఎంత ఉదాత్తమైన చరిత ఉంది. ఆ పుణ్యపురుషులు, 
మహాసాధ్వులు ఇక్కడ పట్టకపోతే మగదిగా మనం చెప్పుకొనే 
మహత్తరమైన ఈ సంస్కృతి, సభ్యత మనకెలా సం కమించేవి? 
వాళ్లను అర్థంచేసుకోపడం, వాళ్ళ చరిత మననంచేసుకోవ డం 
వారి అదర్శాలు స్మరించడంకూడ మనకు గొప్ప విజ్ఞానాన్నందించే 
విద్యాభ్యాసం. అది ముందు ముందు మనజాతి జీవన ఫవాహంలో 
కొన్ని ఏండ్ల దాకా చెక్కుచెదరని స్ఫూర్తిసారభాలను విరజిమ్ము 
తుంది. అందుకే  శ్రీనివాసబాలభారతి ఉదయించింది. ఎందటో 


మహానుభావుల్ని మీ ముందుంచుకోంది. ఇక మీదే ఆలస్యం, బారిలూః 
రండి; రండి! 


నిండు మనస్సుళో మీ కిదే మా స్వాగతం | 


సం [క్రాంతి ఎస్‌, ది. రఘునాథాచార్య 
14110808 [పధానసంపాదకుడు 


భగవంతుడు భకి క్రి దింధానికొకదానికితప్ప దేనికీవశపడడు, 
భక్తి లేకుండా కోట్లను ఖర్చుచేసి ఆరాధించినా ఆయన అందనే 
అందు. అయనకు ఏమీ ఇవ్యలేకపోయినా, భ క్రిళో చేతనైన 
దాన్ని సమర్పించినా తప్పక పరి గహి సాడు, అను గహి స్తాడు 
కూడ, “నేను నీవాడను' అనే భావాన్ని మనం (పకటి స్టే చాలు 
ఆయన మనల్ని ఏపరిస్థితిలోను వదలడు, ఆయన భక్తుల వేవల 
నందుకోవట మేకౌదు, భ కులకు సకల సేవలూ చేస్తాడు, ఎవరైనా 
అలా భగవంతుడిచేత సేవలు చేయించుకున్న వారున్నారా ? లేశేం? 
మన ఇతిహాసంలో ఉన్నాడలా౦టి మహాభక్తు డు, స్వామిచేత సవ 
చేయించుకోవడ మేమిటి ?  సాక్షెల్లక్మీదేవి పరిచర్యలుకూడా 
ఫొందాడా మహానుభావుడు. ఆయనెవరో తెలుసా? కుచేలుడు, 
గుప్పెడటుకులికో గొప్ప సిరిసంపదలను అనుగ్రహంగా పొందిన 
వాడాయన,. చూడండి; 


= |పధాననంపాదకుడు, 


ల క్యు ఆ న వున య రజో టో స్ట 
హంతి భన నవ న ( 
కణం సృ కలీ మా 


న! 





కుచేలుడు 


భగవంతుడు బీవులనను[గహించే విధానాలు అనేక 
విధాలుగా ఉంటాయి. తాను అవతారంగా దిగి వచ్చీ 
నపుడు తన వాళ్ళందరితో కలసి మెలసి తిరుగుతాడు. 
చిన్నతనంలో చిన్న వాళ్ళ మధ్య, పెద్దవయసులో పెద్ద 
వాళ్ళ మధ్య కలిసి కాలం గడుపుతాడు. గడుపుతూనే 
అందరిని అన్ని విధాలుగా తన [ప్రభావంతో స్పృశించి 
వాళ్ల కు తగిన విధంగా వాళ్ళని ఉద్ధరిస్తాడు. ఎవరి కెంత 
నమ్మకం ఉంటుందో వారు అంతగా ఉద్ధరింపబడతారు. 
ఎవరికెంత లక్ష్యం ఉంటుందో వారికి అంత లక్ష్య శుద్ధి 
అభ్యాసం అవుతుంది, భగవంతుని అవతార విహారాలలో 
బకవిశేషం కనుపిసుంది. ఎంతమందితో కలిసి వివరించినా 
వారిమోద ఎవరి | పభావం పడదు. వార్మిపభావం మాతం 
అందరి మోద కొద్దిగానో, గొప్పగానో (పసరిస్తుంది. అయ 
స్కాంతం |పభావం ఇనుపముక్కలమోద |పసరించి 
నట్టు వారి |పభావం పరినరవ్యక్తులమిద (పనరించి 


కుజ? 


వికాసం కలిగిస్తుంది, అవతారాలన్ని టిలో కృష్ణావతారం 


పరిపూర్ణ మయినది. కృష్ణుని సహచరులలో సుదాముడు 
ఒకడు. అతనినే కుచేలుడు అంటారు. 


బాల్య స్నేహం: 

కుచేలుడు కృష్ణుని చిన్ననాటి స్నేహితుడు 
వారిద్దరు చిన్నపుడు కలిసి చదువుకున్నారు. వారి 
గురువుగారు సాందీపని మహర్షి . అప్పటి శిష్యవర్గమందరిలో 
కుచేలుడు చాలా గుణవంతుడు. కృష్ణుని సావాసగాడుగా 
ఉండటానికి కావలసిన సద్దుణాలన్నీ అతని దగ్గరే 
ఉన్నాయి. కుచేలుడీ మనస్సు అద్దంలాగా నిర్మలమైనదీ. 
అతనికి దేనిమోద కోరికలుగాని రాగద్వేషాలుగాని లేవు, 
బుద్ధిమంతుడై కమశిక్షణతో విద్యాభ్యాసం చేసేవాడు. 
అది కావాలనిగాన్సి ఇది. వద్దు అనిగాని త్మీవమైన అభి 
[పాయాలేమి లేవు. విద్యమాద విజ్ఞానంమాద రూడ 
అంతే. ఇతర విద్యార్థులతో ఫోటీపడటం, వాదించటం 
మొదలైన లక్షణాలేవి ఉండేవి కావు. శాంత స్వభావం 


కలిగి ఎవడిని ఏమి అనకుండ సౌమ్యంగా కాలం గడిపే 

వాడు. ధర్మ[పవ ర్హనము అంకే అతనికి చాలా యిష్టం. 

చక్కని బ్రహ్మచర్య వతంతో మనస్సును ఇందియాల్ని 

వశం చేసుకున్నాడు. సహజంగా [బహ్మ జ్ఞానం కలవాడు. 
ష్ణ 

అతనిదొక ఉత్తమమైన జన్మం 


సుదాముడు కుచేలుడయ్యాడు: 

ఇన్ని ఉండి కూడ దారిద్యబాధ తప్ప లేదు. 
ఎంతో అభిమానంకలవాడు కనుక ఎన్ని బాధలలో ఉన్నా 
ఎవరిని ఏమి అడిగేవాడు కాడు. తన బాధలు ఎవరికీ 
తెలియనిచ్చే వాడు కాడు. శ్రీకృష్ణుడు అతని పరిస్థితిని 
గమనించక పోలేదు. కాని అతని పూర్వజన్మ కర్మ [పబ 
లంగా ఉండటంచేత సమయంకోసం వేచి ఉన్నాడు. 
కుచేలుడు విద్య పూర్తిచేసి గురుకులాన్ని వదలి పెరిగి పెద్ద 
వాడై పెండ్లి చేసుకున్నాడు. పీల్లలుకూడ పుట్టారు, 
అందులో చాలామంది పిల్లలు, “దరిదుడికి సంతతి 
ఎక్కువ? అనే సామెత, ఉండనే ఉంది. ఇంట్లో తాను 


పోషించవలసిన వారి సంఖ్య పెరిగినకొద్దీ దారి ద్యం 
కూడ పెరిగింది. అయినా ఎవరినీ యాచించక కాలక్షేపం 
చేశాడు. తన దారిద్ర్యాన్ని గురించి ఎన్నడూ దుఃఖ పడ 
లేదు. తనని అందరు కుచేలుడు అని పిలుస్తూ ఉన్నా 
బాధపడలేదు. కుచేలుడు అంటే పాతవి చినిగినవి 
అయిన గుడ్డలు ధరించేవాడని అర్ధం, అతని అసలు పేరు 
సుదాముడు. 


చిలునవ్వు చెరగలేదు : 


సాగినంతవరకు తన కులవృ త్తినవలంబించి అతడు 
జీవయా|త్ర సాగిస్తూ ఉండేవాడు. తన సంపాదనగా ఏ 
కాసు లభించినా బంగారంగా భావించి తృ ప్తితో సద్విని 
యోగం చేసేవాడు. సంతోషం చిజునవ్యు అతని 
ముఖాన్ని ఎప్పుడూ విడువలేదు. అన్నిటి విలువలు 
తెలిసిన యోగ్యుడి డబ్బు విలువ, సంతోషం విలువ 
తెలుస్తాయి. 


ఈ దరి దాన్ని ఎళా భరించడం? 
ఇక అతని భార్యవిషయం చూడండి _ కుచేలుని 
భార్య పేరు వామాక్షీ. ఆమె మహాపతి వత. ఉత్తమ 
వంశంలో పుట్టింది. సద్దుణాలలో అన్ని విధాల అతనికి 
తగిన భార్య, అతని దారీర్యబాధని కూడ సంతోషంతోనే 
పంచుకునేది. ఏ బాధైెనా మితిమారితే బాధగానే 
ఉంటుంది. భరింపరాని దారిద్యం అనుభవిస్తున్నా భర్తను 
బిడ్డల్ని చూచి అమె చాలా నొచ్చు కునేది. బిడ్డలు కోప 
తరబడి అన్నం లేక ఆకలిబాధతో మలమల స్ట | 
ఉండేవారు. కడుపులో మంట భరించలేనపుడల్లా మంచి 
నీళ్ళతో పెదవులు తడుపుకొనేవారు. ఒక్కొక్క వేళ అగ్ని 
హో[తంలాంటి అకలికి తాళ లేక వాళ్ళకి మనస్సు సొమ్మ 
సిల్లి పోయేది. భయంతో ఏమోతోచక తలా ఒక విస్తరాకు 
తెచ్చుకొని తల్లి తలి చుట్టూ చేరేచారు. “అమ్మా మాకు పి 
డన్నం పెట్టు అని దీనులై వేడుకొనేవారు. 
అమెకు కడువు తరుక్కుపోయేది, ఒకనాడు భరించలేక 


పోయింది. వాళ్ళమాటలు వింటూడఉంటే చెవులలో 
దబ్బనాలు (గుచ్చిన ఖైంది. మెల్ల mw ధగ్గరకువచ్చి 
నమస్కారంచేసి యిలా అంది. *మా అందరి జీవితాలు 
మీ అధీనంలో ఉన్నాయి. నేనేమి చెప్పనక్కరలేదు. 
"పేదరికం చూస్తె ఇల్లు నలుమూలలా ముంచెత్తుతున్న ది. 
దీనికేదైనా ఉపాయం ఆలోచించరై తిరికదా ? 
వామాకీసలిహా * 

ఆమాటలు విని కుచేలుడు ఆలొచనలో పడ్డాడు. 
తెగలేదు. పరిష్కారమార్గం ఏమి మనస్సుకు తట్టలేదు, 
అమె మళ్ళా కలుగచేసుకొని యిలా అంది. * శ్రీకృష్ణుడు 
మోకు బాల్యసఖుడుకదా ? అతడు సాక్షాత్తు శ్రీ మన్నారా 
యజణుడు. ఒకమాటు పోయి అతని దర్శనంచేసి రారాదొ, 
దానితో ఈ దార్మీద్యం అనే చీకటినుండి మమ్మల్ని ఉద్ధరించ 
గలరు. ఇలాంటీ అంధకారం తొలగాలి అంటే కృష్ణుని 
కటాక్షం అనే సూర్యకిరణం మన మోద (పరిస్తే తప్ప 
మరొక మార్గం లేదు. అతడు భగవంతుడు. 


బాలసఖు(డై న యప్పద్మపవతనే[ తుం 
గాన నేగి దారి ద్యాంధకార మగ్ను 
లైన మమసుద్ధరింపుము హరికృపా క 
టాక్ష రవిదీప్పి “సడసి మహాత్మ సీపు | 


శ్రీకృష్ణుడు కోరినవాళ్ళకి వరాలు bor 
సాధుస్వభావంగల భక్ర క్రజనాన్నిచూస్తే అతనికి (పీతి 
ఎక్కువ, వారు దేనినీ కోఠరుకదా ! అని జాలి పడతాడు, 
ఏ బాధలలో ఉన్నవాళ్ళకైనా అతడే దిక్కు. ఇక సంప 
దల విషయం అంటారా; అతడు లక్షీ దేవికి భర్త, దయ 
గలిగితే అతడొక మహాసముదమే, ఆయన కుశస్థలీ 
నగరంలో ఉండి యాదవుల పూజలందుకుంటున్నాడు, 
(ద్వారకలో (బాహ్మణులు నివసించే భాగాన్ని కుశస్థలి 
అంటారు. మారు వెళ్ళి దర్శిస్తే చాలు. అడుగ నక్కర 
లేదు. మహా సంపదలు వర్షి స్తాడు. 


వరదు(డు సాధుభ క జనపత్సలు( డా ర్తశరణ్యు6 డిందిరా 
వరుడు దయాపయోధీ భగపంతు(డు కృష్ణుండు తాం గుశపలీ 
పురమున యాదవ, పకరముల్‌ భజియింపగనున్నవాండు వీ 
పరిగిన నిన్నుజూచి విభుండప్పుడ యిచ్చు ననూనసంపదల్‌, 


శ్రీకృష్ణుడు అపద్భాంధవుడు ; 

అయననుగూర్చి నేను మోకు వేరుగా జెప్ప న శ్ర రే 
లేదు. అంతకుముందెన్నడూ కలలో కూడ తనను 
స్మరించని దుర్చలహృదయుడై నాసరే నిర్ణ క్షం లేదు, 
నీచస్వభావంగలవాడి మీద కూడ కోపం లేదు. ఆపద 
కలిగినప్పుడు ఎలాంటి వాడైనా తన పాద పద్మాలను 
ఒకమాటు హృదయంలో తలచుకొంటే చాలు; బాధలు 
తొలగించి ఏది కావలసినా [పసాదిస్తాడు. కావ లెనంళకే 
తననికూడ దానం చేసుకుంటాడు. ఇక నిశ్చలమైన 
భ క్రితో భజించే వారికి విశేషమైన సంపదలు కలిగిస్తాడన 
టంలో అశ్చర్యం ఏమున్నది ?” 


కలలోనం దను మున్నెజుంగని మహాకష్ణాత్ము (డై నట్టి దు 
రృలు(డాపక్సమయంబునన్‌ నిజపదాబ్దాత౦బులు ర్లింబులోన్‌ 
దలి(పన్‌ దామదిమెచ్చి ఆరి హరు(డై తన్నైన నిచ్చున్‌ సుని 
శ్చలిభ క్తి న్‌ భజియించు వారికిడండే సంపద్విశే షోన్నతుల్‌ స 





వట్టిచేతులికో ఎలావెళ్ళను ? 

ఆమెపలికిన మాటలు వినేసరికి అతనికి సమంజసమే 
అనిపించింది, భార్య సద్భుర్ధికి మనస్సులో సంతోషం 
కలిగింది. ఎలాగైనా శ్రీకృష్ణుని దర్శనం చేస్తే యిహము 
పరము కలిసి వస్తాయని నిశ్చయించుకున్నాడు, వెళ్ళ 
టానికి నిర్ణ యించి కుచేలుడు భార్యతో యిలా అన్నాడు. 
“ నీవృ చెప్పినట్టు కృష్ణమూ ర్రిచరణకమలాలను అశ 
యించటానికి వెళ్ళటంలో చాలా శోభ ఉన్నది, దర్శ 
నానికి వట్టి చేతులతో ఎలా వెళ్ళటం? కానుకగా కొని 
ప్రోవటానికి మనదగ్గర ఏదైనా ఉన్నదా ?” అ మాటలు విని 


ఆమె, ఏదో ఉన్నదే సమర్పణ చేసుకుందామని భావిం 
చింది, ఇంట్లో ఉన్న కాసిని అటుకులు తెచ్చి తన 
భర్త కట్టుకున్న చినిగిన వస్త్రానికి చోటుచూని కొంగున 
పోసీ ముడేసింది. కుచేలుడు వెంటనే బయలుదేరి 
వెళ్ళాడు. 


అనిన నయ్యింతి యౌ(గాక యనుచు విభుని 
శిథిల వస్ర్రంబు కొంగున6 బృథుల తండు 
లములనొక కొన్ని ముడిచి నెయ్యమున ననుప( 
జనియె గోవింద దర్శనో త్సాహియగుచు. 


నేనెక్కడ! కృష్ణడెక్కడ ? 

బయలుదేరిన కుచేలుడికి దారిలో అనేక నందే 
హాలు, దారి|ద్యంలో ఉన్నవాడికి ధైర్యం సడలుతుంది, 
సందేహాలు కలిగి తీరుతాయి. “నేను ద్వారకానగరంలో 
పవేశించటం ఎలా సాధ్యం, శ్రీకృష్ణుడు ఎక్కడో అంతః 
పురాలలో మహాభవనాలలో నివాసం చేస్తూ ఉంటాడు. 
అతడు అందరికి ఈశ్వరుడే. అబ్బో! అతనికోనం పడి 
కాఫులుండి వేచి ఉండేవాళ్ళెందరో ! అలాంటివాళ్డి దర్శిం 
చటం మనతరమా ! తీరా అతని నివానపదేశం నమొ 
పించకుండానే దారిలో ద్వారపాలకులు అడ్డుకోవచ్చు. 
వారిని దాటి ఎలా వెళ్ళటం? “ఓ బాహ్మణుడా 
నీ వెందుకు ఏ పనిమిద లోపలికి వస్తున్నావు.” అని 


ద్వారపాలకులు అడ్డగిస్తే ఏమి చేయాలి? వాళ్ళకే దైనా 
కానుక పెట్టి దాటిపోగల వాడనా? యివ్వటాని! 
నా దగ్గర ఏముంది?” యిలా తికమక పడి చివరి! 
మరోలాగా ఆలోచించాడు. “ఏమో ఎవరు చెప్పగలరు ? 
నా అదృష్టం బాగుంటే కృష్ణుడికి నా మోద దయ కలుగ 
కూడదా.! నేను వచ్చానని తెలిస్తే అతడుపేక్ష చేస్తాడా! 
ఎంతమాట ! అతనినిగూర్చి అలా అనుకోరాదు * ఇట్లా పరీ 
పరి విధాల " భావిస్తూనే అతడు ద్వారకానగరంలో 
[ప్రవేశించాడు ” ' 


ఆహా! ఏమి అందం: 


రాచబాటలవెంట చాలాదూరేం నడిచాడు. అనేక 
|పాకారాలు దాటిపోయాడు. కొంతదూరం సాగి పోయే 
సరికి ఎదురుగుండా ఒక సుందర మహాభవనం కనుసిం 
చింది, వచ్చే పోయే వారు అంతా ఆడవారే. ఆ భవనంలో 
పదివేలమంది స్రీలు ఉన్నారట. ఈ భవనం గోపురాలు 
పిట్టగోడలు బంగారంతో అలంకరింపబడి ఉన్నవి, 


అది శ్రీకృష్ణుని నివాసమని |గహించాడు కుచేలుడు. 
మనస్సుకి (హ్మానందమైంది. సంతోషం పట్టలేక 
కన్నులవెంట ఆనందబాష్పాలు ధారలు కట్టినాయి.. అది 
శ్రీకృష్ణుని అష్ట భార్యలలో ఒకరి యిల్లె ఉండవచ్చును. 
కుచేలుడు సూటిగా పవేశించాడు. ఎదురుగా శ్రీకృష్ణుడు 
సాక్షాత్కరించాడు. మెత్తని హంసతూలికా తల్పరమొద 
ఆసీనుడై |పియభార్యతో వినోద సంభాషణలు చేస్తూ 
ఉన్నాడు. ఏమి చక్కదనము ! అతడు మన్మథుని కంటికి 
మన్మథుడులాగా కనిపించేట్టున్నాడు. నల్ల కలువపూవుల 
వంటి శరీరఛాయ, కరుణ తొణికిసలాడే కన్నులు, మెడలో 
తళతళ మెరసిపోతున్న కౌస్తుభమణి, సింహం నడుము 
వంటి సన్నని నడుము కలిగి పచ్చని పట్టుబట్ట ధరించి 
మెరిసిపోతున్నాడు. మకర కుండలాల్లతో అలంకరింప 
బడిన చెవులు. వాని ఆకారం వానికే సాటి, ఇతడే చకా 


యుధుడై న శ్రీమన్నారాయణుడు. దేవతల'కైనా. అభయ 
[పదానం చేసే హుందాతనం! ఇతడే గరుడవాహన, 


శేషశయ్య మొదలై న మహో వెభవాలు కలవాడు. యాద 
వులందరిని సంతోష పెట్టడానికి, వాళ్ళమధ్య చందుడు 
లాగా మెలుగుతూ మెరిసిపోతున్నాడు. 


ఇందీవరశ్యాము పందితసు తామ. 
గరుణొలవాలు భాసురకపోలు 
గౌస్తు భాలంకారు( గామిశళమందారు 
సురుచిరలావణ్యు సురశరణ్యు 
హార ్యషనిభమధ్యు నభిరిలోకారాధ్యు 
ఘనచ।క్రహస్తు జగ్మత్చశస్తు 
ఖగకులాధిపయాను( గొశేయపరిధాను( 
దిన్నగశయను నద్దాతన యను 


మకరకుండలసద్భూషు మంజుభాషు 
నిరపమాకౌద దుగ్ధసాగరవిహారు 
భూరి గుణసాం|దు యదుకులాంభోధీ చందు 
విష్ణు రోచిష్ణు జిస్ణు సహిష్తుం గృష్టు. 

ఏ౦ళటీ భాగ్యం 1 


కుచేలుడా దర్శనానికి మైమటచి మెచ్చుకుంటూ 
కొంత సమిపానికీ పోయాడు. దూరం నుండి కృష్ణుడు 
£9 


తేరిపార జూచాడు. దార్శిద్య బాధతో |క్రుంగిపోతూ 
ఉన్నవాడు, తేజోమూ ర్రియెన ఒక |బాహ్మణుడు చినిగిన 
వస్త్రాలతో సేలికలవుతూ ఉన్న ఉ శ్రరీయంతో తన వైపునకే 
నడచి వస్తున్నాడు. వేషం, రూపం హాస్యాస్పదంగా 
ఉన్నాయి. దీనులను హాస్యం చేసేవాళ్ళు నీచబుద్ధి గల 
వాళ్ళు, దయామయుడైన (శ్రీకృష్ణుడు అట్లా భావించ 
లేదు. తన బాల్యసఖుడైన కుచేలుని క్షణాలలో 
పోల్చుకుని గుర్తించాడు. తొటుపాటుతో తన తల్పం 
దిగి ఎంతో అపేక్షతో ఎదురుగా వచ్చి గట్టిగా కౌగలించు 
కొన్నాడు. ఎంత బాంధవ్యం! ఎంత (పేమ! ఆకుచే 
లుణ్ణీ సూటిగా తెచ్చి తన తల్పం మొద కూర్చుండ 
బెట్టాడు. ఎంతో చనువుతో ఎంతో గౌరవంతో బంగారు 
చెంబులో నీళ్ళు తెచ్చి (బాహ్మణునికి పాద ప్రక్షాళనం 
చేశాడు. పాదతీర్థం భక్తితో నెత్తిన చల్లుకున్నాడు, 
కస్తూరి, పచ్చకర్పూరం కలిపీన మంచిగంధం కుచేలుని 
దేహానికి పూసి గౌరవించాడు. విసనకటి తీసికొని "వను 
రుతూ నిలబడ్డాడు. ఘుమ ఘుమలాడే సుగంధధూపం 


తెచ్చి ఉపచారం చేశాడు. మణిదీపాలతో కర్పూరహారతి 
ఇచ్చాడు. పరిమళం వెదజల్లుతూ ఉన్న పువ్వులు అలంక 
రించాడు. కర్పూరతాంబూలం చేతికిచ్చి ఒక చక్కని 
గోవును దూడతో సహో దానం చేశాడు. 


అహా $ ఎంత అదృష్టం | 

మి[తమా | స్వాగతమా ! అని అదరంతో పశ్నిం 
చాడు, కుచేలుడికి ఒళ్ళు తెలియదు. దేహం మిద పుల 
కరింతలు అంకురించాయి. ఆనందబాష్పాలు ధారలుగా 
[పవపించాయి. థ్రీకృష్ణుసి (పీమాదరాలు చూరగొన్న 
రుక్మిజీదేవికూడ .స్వయంగా చామరం వీవన సమర్పిం 
చింది, అమె గాజుల శబ్దాలు ఘల్పుమని మనోహరంగా 
విన్సించాయి. అమె వీచిన వీవనతో అలసిఉన్న కుచేలుని 
దేహం మాద చెమట బిందువులు ఆరిపోయి దేహం 
తాపం శమించింది. అంతఃపుర స్ర్రీలందరు నిర్దాంత 
పోయారు. ముక్కుమాద వేలు వేసికొని తమలో 
తామిలా అనుకున్నారు. “ఈ (బ్రాహ్మణో శ్రముడు పూర్వ 


జన్మలో ఎలాంటి తపస్సులు చేశాడో ? యోగుల ధ్యాన 
దృష్టికి కూడా అందిఅందనట్టు ఉండి పూజలందుకుంటూ 
ఉన్న సర్వేశ్వరుడై న కృష్ణుడు తన భార్యతో కూర్చుని 
ఉండే తల్పంమోద ఈ [బాహ్మణుడు కూర్చున్నాడు. 
ఇతనితో ఏ మునులూ సాటిరారు.” 


ఏమి తసంబు సేసెనొకొ ఈ ధరణీదివిజో శ్రముండు దొల్‌ 
బామున యోగివిస్ఫురదుపాన్యకు(డై తనరారు సీ జగ 

, త్స్వామి రమౌధినాథు నిజతల్చిమునన్‌ వసియించి యున్నవా 
డీ మహనీయమూ ర్తికెనయే మునిప్పుంగవులెంత వారలున్‌, 


అదీగాక భార్యతో సల్లాపాలుచేస్తూ ఉన్న కృషుడు 
౧ ఆవి x) 
తన విలాసగోప్టికి భంగం కలుగుతుంది అని కూడ లెక్క 
చేయక లేచి ఎదురు వెళ్ళాడు. కౌగిలించుకున్నాడు. 
తగిన సత్కారాలతో పూజించాడు. వినయంతో అతని 
ఎదుట నిలబడాడు, ఈ [బాహ్మణుడెంతో అదృషవ ౦తుడుః 
G ల 


తన మృదుతల్చమందు వనికామణియైన రమాలలామ ఫొం 

దును నెడ(గా( దలింపక యదు [సవరుండెదురే(గి మోదము 
దనుక(గ(గౌ(గిలించి యుచిత [క్రియలిన్‌ దిరితుష్తుందే యచున్‌ 
వినయమునన్‌ భజించె ధరణీసురు( డెంతటి భాగ్యవంతు(డో | 


చిన్ననాటిరోజులు గుర్తున్నాయా? 

అంతఃపుర స్త్రీలంతా అశ్చర్యపడుతూ ఉండగా 
కృష్ణుడు తన సఖుని చేయి పట్టుకొని ఆపేక్షతో చనువుతో 
ఇలా |ప్రసంగించాడు, “మన చిన్న తనంలో గురువుల 
యింట గడిపిన రోజులు, జరిగిన సంఘటనలు నీకు 
జ్ఞప్తి ఉన్నాయా? వేదం చదివిన మహానుభావుల పవిత్ర 
మైన వంశంలో ఏల్పను పెండి చేసికొన్నావని విన్నాను. 
ఆమె శీలసంపద, (ప్రవర్తన నీకు తగిన విధంగా ఉన్నా 
యని భావిస్తున్నాను. అప్పటికీ ఇప్పటికీ మనం ఒకలాగే 
ఉండిపోయాం. ఇల్లని పొలాలని, ధనాలనీ, భార్యా 
పుత్రులని తాపత్రయం నీ మనస్సుకి కొంచెం కూడా 


అ౦టినట్లు లేదు. నేను చేస్తూ ఉన్న ఫ్లై నీవుకూడ లోక 
(శ్రేయస్సు కోసం నీ పనులు నిర్వ ర్లీనూ ఉన్నట్లు కని 
పిస్తుంది. బౌనులే! నీబోటి మహానుభావులకి కోరికలు, 
మోహాలు అంటవు. వర్గానికి అశమానికి చెప్పబడిన 
క ర్రవ్యం అచరిస్తూ ఉంటారే కాని నీవంటి వారు (పకృశితో 
సంబంధం పెట్టుకోరు. ఈవిధమైన నిష్టతో జీవితాన్ని 
నడిపేవారు కొందరెప్పుడూ ఈ భూమి సై ఉంటారు, 
దానికి మన గురువుగారు కలిగించిన క్రమశిక్షణ కూడ 
చాలా సహాయపడ్డది, 
గుపుపుగారు గు ర్తున్నారా! 

మనం గురుకులంలో నివసించే రోజుల్లొ గురువులు 
మనకి చేప్పవలసిన విషయాలన్నీ చెప్పారు. మనం గూడ 
శ్రద్ధతోను పరిజ్ఞానంతోను (గహీంచుకున్నాము. గురువు 
అంటే అజ్ఞానమనే చీకటిని పోగ్గొళ్లు దీపం. శాశ్వతమైన 
పరబహ్మయొక్క అనుభూతిని పొంది అదేవిధంగా 
మనంగా ఆనందించే విధానం గురువు నేర్చు తాడు. దొనికి 


” 
) 
సీ 
స్ట y 
Pre ¥ 
గ » Fa 
Is 





a 
=I] 0 
నస ఇ. మూవ. సౌ 


వలో | ర [ై శస త్ర) ని స్తూ = ' న్‌, స్‌. 
DE i is క; . సవన కో iam a Id 


ASUS i 


షు 





కావలసిన స త్వ గుణాన్ని ఆయనే |పసాదిస్తాడు. ఇతరుల 
నేర్చుకోదగిన మంచి పనులనే అచరిస్తాడు. అలాంటివా? 
నిజమైన [బాహ్మణుడు. అలాంటి పెద్దలచేత స్తుతింపబడి; 
వాడు మన గురువు సాందీపని, 


తివిరియజ్ఞానతిమిర పదీపమగుచు 

నవ్యయంబై న [దిహ్మ౦బు ననుభ్రవించు 

భరిత సత్తు షండు సత్కంర్కం నిరతు(డు _ అతుల 
భూసుర (శేపుడనఘుండు, బుధనుతుండు, 


నేనెందుకు గురువును సేవించాను? 

నేను సహజంగా అన్ని వర్గాలవారికి కర్తవ్యాన్ని 
నేర్చటానికి పుట్టాను. అన్ని అశమాలవారికి దారీ చూప 
టానికి దిగివచ్చాను. అలాంటివాళ్ణి లోకానికి అన్నీ 
నేర్పాలి గురువును ఎలా సేవించాలో కూడ నేర్చవద్ధా 
మరి? అందుకనే నేను మాతో సాందీపని మహర్షి ని 
సేవించాను. ఈ పరమధర్మం ఆచరణలో పెట్టడంవల్ల నే 
నేను స ద్భాహ్మణులందరికీ పూజనీయమైన స్థానం 


వహించాను. అన్ని కులాలవారిక బుజుమార్గాన్ని [పసా 
దించాను. అన్ని అశమాలవారికి జ్ఞానమార్గం చూపిం 
చాను. అందరిచేతా గురువుననిపించుకున్నాను. వర్గా[శమ 
ధర్మాలు పాటించటంలోని పరమార్థం తెలిసినవారున్నారు. 
నా బోధలవల్ల వారు సంసారసాగరాన్ని దాటగలుగుతూ 
ఉన్నారు. నా పాదపద్మాలు ధ్యానం చేసినవారు మోక్ష 
స్థితిలో ఉన్నారు. నన్ను జగద్దురువుగా గుర్తించారు. ఈ 
విశేషం వారందరికీ ఎలా కలిగిందో తెలుసా? నేను గురు 


వును సేవించే విధానం ఆచరణరూపంగా నిరూపించటం 
వల్లనే కలిగింది. 


నేనే మీకు బుణపడిఉన్నాను: 

అదీగాక నేను అన్ని జీవరాసులోను * నేను” అని 
పిలవబడుతూ ఉంటాను. _ అంతర్యామినైన నేను 
సంతోషపడటానికి ఏమి చెయ్యాలి ఎక్కువ తపస్సు 


చేస్తే, వతాలు, యజ్ఞాలు, దానాలు చేస్తే కూడా 
సంతోషించను. శాంతి ఇంద్రియని[గహము, మనోనిగ్ర 


హము అభ్యాసం చేసినంతమా[తాన కూడా సంతో 
షించను. గురువుల్ని, పెద్దల్ని భ క్రితో ఎవరు సేవిస్తారో 
వారంపే నాకెక్కువ సంతోషం. గురుసేవలో ఎంత కష్ట 
పడినా నాకు సంతోషమే. నీకు గుర్తుందా? ఒకనాడు 
గురువుగారి భార్య సమిధలు తెమ్మని మన ఇద్దర్నీ అడవి! 
పంపింది. మనం అడవిలో తిరుగుతూ ఉండగా ఎండ 
మండిపోతూ ఉన్నది. అకస్మికంగా తొలకరించింది. 
మబ్బులు కమ్ముకొచ్చాయి. అంతా అంధకారం అయి 
పోయింది. మేఘాలు ఢమ, ఢమా గర్జించినాయి. ఉప్పెన 
గాలి రంయ్‌మని రేగింది, జంతువులన్నీ గాలికి ఎగిరి 
పోతాయా అనిపించింది. అంతలోనే కుంభవృష్టి; ఊపి 
రాడక ఉక్కిరిబిక్కిరి అయ్యెటంత వర్ష గ్ర దిగ్గజాల 
తొండాలవలి వర్ష ధారిలు నిరాఘాటంగా వర్షించాయి. 
ఒకొ,క్కు మెజుపు మెరుస్తూఉం టే భయంక రమైన సూర్య 
కిరణాలు వేయింటిని తిరస్కరించినట్టుంది, అ మెరుపులు 
కాం అడ్డంగా కొట్టినట్లు మిరుమిట్టు గొలిపి 


నాయి, వర్ష౦ పడుతూఉండగానే సూర్యుడు అస మించాడు 
చీకటి సందు లేకుండా నిండింది, సూది కూడా దూర 
నంతటి చిక్కని చిమ్మ చీకట్లు. కంటి కేవస్తువు కన్నించ 
టం లేదు. కళ్ళు మూసినా తెరిచినా ఒకలాగే ఉంది. ఆ 
వానలో మనం తడిసి ముద్దయిపోయాం, గాలి ముందుకి 
నెడుతూ4ంకే మనం నడుస్తూ పోతూఉన్నాం. ఎదుట 
ఉన్నది ఆరుబయలో, సందులో గొందులో, గోతులో, 
గుట్టలో; పుట్టలో ఏమి తెలియకుండా నడిచిపోయాం, 
మిట్టాపల్లాలు 'కటిగానే ఉన్నాయి. వస్తువులున్నచోటు 
శేనిచోట్‌ ఒకలాగే అనిపించింది. 


మనమిద్దరం ఒకరి చేయి ఒకరు గట్టిగా పట్టుకొని 
మెలిమెల్లి గా నడచి పోతున్నాం, చలిగాలి విసిరికొడుతూ 
ఉంది. శరీరాలు వణికిపోతున్నాయి. మన పస మనకే 
పనికిరాలేదు. ఇంతలో దూరాన ఏదో కదులుతూ మెదు 
లుతూ కన్పించింది, అది (పొద్దు పొడిచేముందు వెలుగు, 
తెల్లవారే వేళ అయిందని తెలిసింది. ఇంతట్లో పక్షులు 


గలగల అనే శబ్దాలు చేశాయి. పగటి వెలుగుతో దిక్షు లు 


కనిపించాయి. 


తెల తెలవారెడి వేళన్‌ 

గలకలమని పలికె. బకీగణమెలె డలన్‌ 
మిలమిలని పొద్దు పొడుపున స్ట 

ధళ ధళ మను మెలు(గు దిగ్వితానము నిండెన్‌, 

అ రాతి అంతా అడవిలో గురువుగారు మనకోసం 
వెతుక్కున్నారు. చివరికి మనం వెళ్ళిన దారి పట్టుకుని 
మనకు ఎదురు వచ్చారు. మనం వానకు తడిసిపోయా 
మని, చలికి బాధపడ్డామని ఆయన చాలా దుఃఖపడ్డారు. 
ఎంతో జాలిపడుతూ అన్నారు : అయ్యో |బహ్మచారు 
లారా! మాకోసం అడవికి వచ్చి ఎంత భయంకరమైన 
బాధ అనుభవించారు. శిష్యులు గురుబుణాన్ని ఉదా 
రంగా తీర్చుకున్నారు. నేనే మోకు బుణపడీ ఉన్నాను. 
మోకు భవిష్యత్తులో ధన ధాన్యాభివృద్ధి బంధుపీతి, 
సత్సంతానం కలిగి వర్గిల్లుదురు గోక! ఇలా దీవింఛి 


సాందీపని మహర్షి మనల్ని వెంటబెట్టుకొని ఇంటికి త్రీసీ 
కొనిపోవటం నీకు గుర్తున్నదా? ఆ రోజులలో అందరం 
ఎంతో స్నేహంతో వాత్సల్యంతో అన్యోన్యంగా మెలగే 
వాళ్ళం”, 

ఇదంళా నీకొక [క్రీడ ; 


ఈ విధంగా తమ బాల్యబీవితాన్ని గురించి 
కృషుడు చేసిన మధురమైన సంభాషణలు విని సంతోషంతో 
తబ్బిబ్బు గా కుచేలుడు ఇలా అన్నాడు. *క ప్లా! మనం 
గురువుగారి ఇంట్లో నివాసం చేస్తూఉన్న రోజుల్లో నీవు 
చేయని పనులేమున్నాయ్‌. ఇదంతా నీకొక క్రీడ: మూడు 
లోకాలకి నీవే గురుమూ ర్లివి, నీకు గురువు అనదగినవారు 
ఇంకొకరుంటారా ? నీవు అచరించినవన్నీ లోకాన్ని మభ్య 
పెట్టటానికే గదా!” 


గురుమతి( దరి(పగ( [దిజగ 
దురుండవనందగిన సీకు గురువన(గా నొం 
డొరుండెన్వ డింతయును నీ 
కరయంగ నిడందినేంది యగు( గాదె హరీ; 


భక్రీలో ఏదిచ్చినా తీసుకుంటాను: 

ఇట్టా సాభిపాయంగా పలికిన కుచేలుని పలుకులు 
వీని కృష్ణుడు మందస్మితం చేశాడు. అందరిలోనూ ఉన్న 
అన్నిభావాలు ఇళ్లు గుర్తుపడతాడతడు. చిరునవ్వుతో 
కృష్ణుడు ఇలా అన్నాడు. * నీకు నామీద ఎంతో భ E 
ఉన్నది కదా మరి ఇక్కడికని బయలుదేరేటప్పుడు నా 
కోసం కానుకగా వీం పట్టుకొచ్చావు ? వీమి తెచ్చినా 
పరవాలేదు. కొంచెం తెచ్చినా కూడా పదివేలుగా నంతో 
షిస్తాను. నాయందు భ క్లిలేనివాడు ఎంత విలువైన వస్తువు 
తెచ్చినా అంగీకరించలేను. దుష్టభావాలు కలవాడు 
బంగారుకొండ తెచ్చినా అది నాకక్కరలేదు. నీబోటి 
నిశ్వ్సేలమైన భ్‌ క్తి గలవాళ్ళు పండుకెచ్చినా పువ్వుతెచ్చినా 
చాలు, తులసిదళం తెచ్చినా చాలు. ఏమి లేకపోతే 
వారీచేరితో మంచినీళ్ళిచ్చినా నేను పరమాన్నంగా భావించి 
స్వీకరిస్తాను ణి 


దళమైన బుష్నమైనను 

ఫలిమైనను సలిలమైన | బాయని భక్తిన్‌ 
గొలిచిన జనులర్సించిన 

నెలమిన్‌ రుచిరాన్నముగనె యేను భుజింతున్‌. 


ఇతడిని పరీకీస్తాను ; 

కృష్ణుడు పలికిన పలుకులలో వినయానికి నత్య 
వాక్కుకి విపుడు చాలా సంతోషించాడు. తెచ్చిన అటు 
కులు సమర్పీద్దామా అనిపించింది. ఇంతలో అంత చిన్న 
కానుక తెచ్చానని సిగ్గు కలిగింది. తన దార్మిద్యం జ్ఞ జ పీకి 
వచ్చి మొగం దించుకొని, శలవంచుకొని ఏమి మాట్లాడ 
కుండా నిలబడ్డాడు కుసులుడు. 


(బాహ్మణుగు ఎందుకు వచ్చాడో అనే విషయం 
తన దివ్యచిత్తంతో |గహించాడు కృష్ణుడు. “ఈ 
కుచేలుడు పూర్వజన్మలో ఐశ్వర్యాలు కోరి మమకార 
పడ్డాడు. సంపదలలో కూడ నేనే ఉన్నాననే సత్యం మరచి 
వోయి నన్ను విడీచి సంపదల్ని కోరాడు, ఇప్పుడు కూడ 


నన్ను దర్శించవలెనన్న భావంతో రాలేదు. తాను నన్ను 
చూచినందువల్ల భార్యకు సంతోషం కలుగుతుందని ఆమె 
ముఖవికాసం కోసం ఇంతదూరం వచ్చాడు. ఎలా 
వచ్చినా నా దర్శనం వృధాపోయేది కాదు. పూర్వజన్మలో 
అతని కోరిక తీరలేదు గనుక ఈ దర్శనంతో ఇప్పుడు 
తీరుస్తాను. బయలుదేరేటప్పుడు కోరింది భార్య తృ ప్తి, 
తీరా వచ్చిన తరువాత పొందినది పరమ సంతోషం కనుక 
అపార ధనసంపదలు ఇతనికి కలిగించి పరీక్షించి చూస్తాను, 
నానావిధ వైభవాలలో ముంచెత్తితే నన్ను చూస్తాడో ఆ 
వైభవాన్ని చూస్తాడో పరీక్షిస్తా' అని సంకల్పించి అతడు 
తెచ్చిన అటుకులమూట వంక చూచాడు. 


పిడి కేడటుకులశే : 
అదేమిటి? అని |పళ్నించి తానే అ మూట పుచ్చు 
కున్నాడు. తన చేతితో ముడివిప్పి ఒక గుప్పెడు అటు 


కులు తీసీ ఆరగించాడు. అరగిస్తూ ఇట్టా సంకల్పించాడు, 
“ఇవి సక లలొకాల్ని, నన్నుకూడ ళ్ళ ప్తి పరచటానికి 


చాలు ఇంకొక పిడికెడు తీసి తినబోతూఉన్నాడు. 
సకల లోకాలు, తాను గాక ఇంకా మిగిలినరేముంది ? 
ఇంకా తృ ప్తి పడవలసినదెవరు? కాదంపే లక్ష్మీదేవి 
విషువును వదలి ఆ పిచ్చి (బ్రాహ్మణి శాశ్వతంగా సంపద 

ల ర 
లతో ముంచె త్రవలసి వస్తుంది. ఆ తినబోతూ ఉన్న 
గుప్పెడటుకులు తన చేతితో పట్టుకుని అపి రుక్మిణీదేవి 
అన్నది. “ర్మ (బాహ్మణునికి బహుసంపదలు కలిగించ 
టానికి ఈ తిన్న అటుకులు చాలు; ఇంక తినవద్దు ”' 
కృషుడు ఇంక తినలేదు. 

గ 
ఆహా 1 ఎంఠటీ పుణ్యం ! 

కుచేలుడు ఆ రా|తి కృష్ణుని మేడలోనే గడిపాడు. 

హృదయానందకరంగా అనేక సంపదలు అనుభవించాడు. 
మెత్తని పాన్సుపైన నిధించాడు. స్వర్గభో గాలు అన్నీ 

జారి రు ౧ 
అనుభవానికి తెచ్చుకున్న ట్లు ఊహించాడు, సూర్యో 


దయంతో ని]దలేచి స్నానసంధ్యానుష్టానాలు, పూర్తి 
చేసుకున్నాడు, తన యింటికి పయలుపూడు; కూడా 


వచ్చి కృష్ణుడు ఆదరంతో కొంతదూరం సాగనంపాడు, 
ఇంటికి పోతూఉండగా మధ్యలో కుచేలుడికి తనువచ్చి న 
పని మరచిపోయినట్లు గుర్తుకు వచ్చింది. అహా! వచ్చిన 
పని గు ర్దేలేదు. మరపురావటం ఆ దైవం సంకల్పం 
కాబోలు. ఇన్ని కబుర్లు చిన్ననాటి ముచ్చటలు చెప్పటం 
సకల మర్యాదలతో 3 సీవలు చేయటంతో బుట్టి పనిచేయ 
లేదు. వచ్చినపని మర్చిపోయాను, ఈ మటు కలిగించ 
టానికే అంత వినయాన్ని, [పేమని వరి ౦చాడు కాబోలు, 
ఇతడి (ప్రవర్తనలో వీది మాయ? ఏది కాదు ఎవరికీ తెలి 
యదు. ఇంతకీ పుణ్యమూ ర్తి పరమ పవితుడు అయిన 
మహానుభావుని దర్శనం అవటం కన్న ఇదొక గొప్ప 
విషయమా? ఇతడు సర్వాంతర్యామి బహ్మవే శ్రలకు 
మా|తమే లీలగా గోచరించే పురుషో శ్రముడు. ఎంకటి 
పూర్వ పుణ్యం పండకపోతే ఈతని దర్శనం అవుతుంది. 
దిక్కుమాలిన దీనుణ్ణీ నేనెక్కడ? జగన్మాత రుక్మిణీదేవి 
ఎక్కడ? ఆమెతో నిత్యం కాలం గడిపే వాసుదేవుడెక గడ? 


తోడబుట్టిన వానిలాగా సంకోచం లేకుండా నన్ను క్‌ొగి 
లించుకున్నాడు. దైవస్వరూపంగా భావించి తన శయ్య 
పైన వి శమింపజేశాడు. ఎన్ని విధాలుగా సత్కరించాడు, 
తన భార్య మృదువైన హస్తాలతో చామరం వీవన 
చేయించి నా అలసట దీర్చాడు. లక్షీ దేని వక్షస్థలం 
మోద చందనం అంటిన తన చేతులతో నా ప్తాదాలొ శేడు 
ఇన్ని విధాల గౌరవించాడు. కాని ధనం ఏమి ప్రసా 
దింపలేదు. వచ్చిన పని మరిపించి పంపించాడు. ఇది 
యితని పద్ధతి కాబోలు. దరిద్రుడికి సంపదలు ఇస్తే కన్ను 
కనిపించదని తనను మరిచిపోతానని ఇలా చేసిఉంటాడు. 
లేకపోతే సర్యవస్తుసంపదలతో నన్ను పరిపూర్ణుణ్ల చేసి 
ఉండేవాడే. అతని దయ కలిగితే అదొక పెద్ద 'విషయం 
కాదు గదా! 


దారి తప్పానా ఏమిటీ? 
ఇట్టా భావిస్తూనే కుచేలుడు తన వూరు చేరు 
కున్నాడు. ఇంటి సమీపానికి వచ్చాడు. తన కన్నుల్ని 





తొనే నమ్మలేక పోయాడు, సూర్యకాంతుల వలె బంగారు 
నీరు తీసిన భవనాలు ఎదురుగా కనిపించాయి. చంద 
కాంతపు రాళ్ళతో నిర్మింపబడిన సౌధాలవి. భవనాల 
చుట్టూ కన్నుల పండువైన తోటలు, తోటలలో చిలుకలు, 
కోకిలలు, నెమళ్ళు కూజితాలు చేస్తూ తిరుగుతూ 
ఉన్నాయి. ఆ ఉద్యానాలలో చక్కని కోనేళ్ళున్నాయి, 
కోనేళ్ళలో విచ్చుకున్న కలవపూలు, తామరపూలు పరి 
మళాలు వెదజల్లుతూ ఉన్నాయి. భవనాలలో దాసదాసీ 
జనాలు రాకపోకలు చేస్తున్నారు. వారు ధరించిన కంక 
ణాలు అందెలు కూడ మణులు తాపిన బంగారు భూష 
జాలే. సర్వ సంపదలతో మెరిసిపోతూ ఉన్న ఆ మేడలు 
చూసి ఆశ్చర్యపడ్డాడు కుచేలుడు. ఏదో ధోరణిలో పడి 
ధారి తప్పి ఇంకొక ఊరు వచ్చినట్టున్నది. ఎంతటి 
పుణ్యాత్ములుండే భవనాలో ఇవి. ఇవి యిదివరకు చూచి 
నవి కావు. ఈ లక్షీ శపసన్నం ఎప్పుడూ కనీ వినీ ఎరు 
గున్నది కాదు, అని భావిస్తూ అతడు నిలబడిపోయాడు. 


మళిపోయే సంపద: 


దేవతాన్ర్రీలవంటి స్రీలు కొందరు తన కెదురు 
వచ్చి లోపలికి దయచేయమని ఆహ్వానించారు. సంగీ 
తంతో, మేళ తాళాలతో, నృత్యాలతో అహ్యానిస్తూ తీసుకుని 
వెళ్ళారు. లోపల అతని భార్య ఉన్నది. అమె అనందపార 
వశ్యంతో భర్త రాక గమనించింది. స్త్రీ రూపం ధరించి 
భూమికి దిగివచ్చిన లక్షీ శదేవిలాగా ఉన్నది. ఆనంద 
బాప్పాలతో మురిసిపోతూ తన హృదయంలోనే భర్తకు 
నమస్కారం చేసుకున్నది. మనస్సులోనే అలింగనం చేని 
కొన్నది. పరిచారికలు దివ్యమయిన భూషణాలు, వస్త్రాలు 
ధరించి మన్మథుని బాణాల్లాగా ఉన్నారు. వారీ నడుమ 
తన భార్య చూడముచ్చటగా ఉంది. ఇక తాను కుచేలుడు 
కాడు సుదాముడే. ఆ భవనంలో నడచిపోతూ చూస్తూ 
ఉంటే అంతా అశ్చర్యంగా ఉంది, స్తంభాలలో పద్మరాగ 
మణులు, గోడలలో స్ఫటికాలు పొదిగి ఉన్నాయి. తలుపులకి 
గరుడ పచ్చలు, ముంజూర్గ కి నీలాలు అలంకరించి 


ఉన్నాయి. చం్యదకాంతపు రాళ్ళ వేదికలు హంసతూలికా 
తల్పాలు బంగారు నీరు తీసిన శయనస్థలాలు ఉన్నాయి. 
సుదాముడు నడిచి నడిచి అన్నీ తెలుసుకున్నాడు. మతి 
పోయే సంపదలు తన వశంలో ఉన్నాయి; కాని మనస్సు 
మాతం వాటిలో చిక్కుకొనక నిర్మలంగా ఉండిపోయింది. 
అ సంపదలు అత్రణ్ణి (భమ పెట్టకుండా వివేకాన్ని కలి 
గించాయి. అది ఆ కృష్ణుడు చూపిన ఆపేక్షవలన కలిగిన 
గారడే, 


భ క్రీ త్రో సమర్చించాలి : 


కుచేలుడు ఇలా తర్కించుకున్నాడు: ఇంతకాలం 
భరించరాని దారిద్యదుఃఖంలో మునిగిపోయాను. ఒక్క 
మాటుగా కలిగిన ఈ సంపదలు ఏదో కొత్తగా ఉన్నాయి. 
ఇవి దేనిని తెలియజేస్తాయి. అతని దయామయమైన 
చూపు యొక్క |పభావాన్ని తెలియజేస్తాయి. ఆయన్ని 
దర్శించటానికి వెళ్ళింది ఒక్కమాజే. అది కూడ భార్య 
కోసం. అయినా తన కటాక్షాన్ని |ప్రసరింపజేశాడు. ఒక్క 


చూపుతో నన్ను, నా (బతుకునీ అంతా గమనించాడు. 
నా కోరిక వల్ల ధన వ్యామోహం వల్ల దార్మిద్యం౦ అను 
భవిస్తున్నానని తెలుసుకున్నాడు. నాకేమి కావలెనో నిర్గ 
యించాడు. వీటిని గూర్చి ఒక్క మాట గూడ మాట్లాడ 
లేదు. ఏమా తెలియనట్టు సాగనంపాడు, వెనుకనుండి 
సంపదలు సమకూర్చి నన్నొక |పభువుగా చేశాడు. 
కోరికలు, వ్యామోహాలు ఉన్నవాడు దారి ద్యం అనుభ 
వించక తప్పదు. అది తీరవలెనంటే దైవం అనుగహించక 
తప్పదు, అది సిద్ధించాలి అ౦కేే సంపూర్ణ సమర్పణబుద్ధి 
ఉండక తప్పదు. భక్తితో ఏ పదార్థాన్ని సమర్పించినా 
కోటిరెట్టుగా వాని చేత (గహింపబడుతుంది. మళ్ళీ అను 
[గహింపబడుతుంది. 


ఈ భక్తి ఇలాగే ఉండాలి: 
మలినమైన దేహంతో చినిగిపోయిన బట్టలలో 


ఎదుట నిలబడ్డాను. నా వేషాన్ని వీదరించుకోకుండా 
నాభ శ్రీని ఆదరించాడు, నా చేతిలోని అటుకులు తానే 


[గ్రహించి ఏ సంకోచం లేకుండా భుజించాడు. ఇతని 
దయకు కారణం ఉండదు. ఇతడు కరుణాసము|దుడు. 
ఈ భీ కి జన్మ జన్మలకి స్థిరంగా ఇలాగే నిలబడి ఉండాలి, 
ఈ విధమైన భావాలతో సుదాముడు భార్యాసమేతుడై 
తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ జీవితాన్ని గడిపాడు. ఒకనాడు 
అ భోగాలయందు ఆస క్తి కళిగించుకో లేదు. వాటిని 
[పసాదించిన దేవుని దయ ఎంతటిదో గుర్తుంచుకున్నాడు. 
ఒకనాడు రాగద్వేషాలు బాధించలేదు, మనస్సుకి ఏ 
వికారాలు పుట్టలేదు. సత్కర్మ లాచరించటం మానలేదు. 
అన్ని పనులయందు కృషుడ ధ్యానం చేసూ ఉన్నాడు. 
ణణు ఆ 
కర్మబంధాలు తొలగిపోయి మోక్షం లభించింది, ఈ 
విధంగా కృష్ణుడు కుచేలుణ్లీ అనుగహీంచి ధన్యుణి చెసిన 
£9 ణి x) 

కథ చాల శుభమైనది. దీనిని చదివిన వ్లారికి విన్న వారికి 
విష్ణుభ క్రి కలుగుతుంది. ఇహ భశ నీట్‌ సమ్మె 












